ఏబ్ లింకన్ 
మరియు మురికి పంది 


ఏబ్ లింకన్ 
మరియు మురికి పంది 


New York London 


యువ ఏబ్ లింకస్ కాస్త హడావిడిగా వున్నాడు . 
తన సమయాన్నిచాలా వరకు ప్రతిరోజూ పొలంలో లేదా 
ఆ తర్వాత ఇతర పనులకు ఉపయోగించేవాడు . 
కానీఈరోజు వేరేకార్యం చేయవలసిన సమయం ఒచ్చింది . 
నేడు ముఖ్యమైన ఉపన్యాసం ఇవ్వడానికి 
ఊరికి వెళ్తున్నాడు . 


ఏట్ కు ఉపన్యాసములు చేయడం ఇష్టం . 
అతనుచాలా తక్కువ సమయంపాఠశాలకు వెళ్ళాడు , 
బహుశా ఒక సంవత్సరం కంటే తక్కువే . 
కాని అతనికిచాలా కథలు తెలుసును . 
" నేను తెలుసుకోవాలనుకునే విషయాలన్నీ పుస్తకాల్లో ఉన్నాయి " 
అన్నాడు . 
" నేను చదవని పుస్తకాన్ని నాకు ఇచ్చిన 
వారే నా ప్రాణ స్నేహితులు " 
ఏబ్ పెద్ద పదాలను నేర్చుకునేందుకు ఇష్టపడేవాడు . 
వాటితో అవసరము లెకముందే 
శీతాకాలంలో ఒక ఉడుత వాల్ నట్స్ సేకరించినట్లు 
పెద్ద పదాలను నేర్చుకొని మెదడులో దాచుకునేవాడు . 


ఏబ్ తనకొత్త సూట్ మరియు దుస్తులుధరించాడు 
మరియు తన మందపాటి జుట్టును దువ్వుకున్నాడు . 
తర్వాత నిటారుగా నిలబడ్డాడు . 
ఆరు అడుగుల నాలుగంగుళాల పొడవున్నాడు . 
జనంలో కూడా ఆయనను వెంటనేగుర్తుపట్టవచ్చును . 
ఏబ్ తండ్రి అతన్ని " నిటారుగా పది అడుగుల కంచె మీద 
నిలబడినట్టు తాటి చెట్టు వలె ఉంటావు ” 
అని వెక్కిరించేవారు . 


" 


. 


ఏబ్ తన కొత్త సూట్ ను సవరించుకున్నాడు . 
అది తన మొదటి సొంత సూట్ . 
సాధారణంగా తను ఇంట్లో నేసిన చొక్కా మరియు 
జింకతోలు లాగూధరిస్తాడు , 
ఆ లాగూ చిన్నగా ఉండి , 
తన చీలమండము వరుకు కుడా 
ఉండనంత పొట్టిగా ఉండేవి . 


అతను ఈ దుస్తులు కొనటానికి 
వందకు పైగా చక్క ముక్కలను కంచెల కొసం కొట్టాడు . 
చుట్టుపక్క ప్రదేశాలలో ఏబ్ వలే చెక్కలు 
కొట్టేవారు ఎవరూ లేరు . 
చెక్కలు కొట్టడంకోసం, 
గొడ్డలిని ఎంత పైకి లెపాలి మరియు ఎంత బలమును 
ఉపయోగించాలి, మరియు సరియైన క్షనములో బలమును 
ఎప్పుడు చక్క పైన దింపడం ఏబ్ కు తేలికైన పని . 


ఏబ్ చాలా కొరముట్లు నేర్పుగా ఉపయోగించేవాడు . 
అతనికి సుత్తి , రంపము ఉపయోగించడం మరియు 
ఎండుకసువును కోయడం తెలుసు . 
అతను ఒకజింక చర్మాన్ని చీల్చగలడు మరియు పంది 
మాంసమును నెలలకు సరిపడే విధముగా కోయగలడు . 


కాని పట్ననికి బయలుదేరాక , 
అవేవి తన ఆలొచనలలో లేవు , 
కేవలం తన ఉపన్యాసం గురించే ఆలోచన ఉంది . 


ఏబ్ పెద్ద పెద్ద అడుగులుదారిని 
త్వరగా మూసేసాయి . 
ఐదు లేదా పది మైళ్ళు అతనికి 
విహారం వలె అనిపించాయి . 
ఆయన ఇండియానాలో నివసించినప్పుడు 
బడికి ఒక వైపు దూరం 
తొమ్మిది మైళ్ళు నడిచేవాడు . 
ఒకసారి ఒక లాయర్ ప్రసంగం 
వినడంకోసంకుతూహలంతో 
ఏబ్ ముప్పైనాలుగు మైళ్ళు నడిచి వెళ్ళాడు . 
ఏబ్ తన నేటి ప్రసంగం గురించి కూడా 
శ్రోతలు కుతుహలంతో వేచి చూస్తుంటారని 


ఆశించాడు. 


ఒక కొండపై నుండి ఏబ్ క్రిందికి వచ్చిన వెంటనే 
అతను ఒక బురదలో దొర్లుతున్న పందిని చూశడు 
ఆ పంది మూలుగుతూ గుర్రుగుర్రుమంటుండెను . 

మొదట ఏబ్ ఆ పంది ఆడుకుంటూ 
ఉంది అని భావించెను . 
" నీవు చక్కగ ఆడుకుంటూ ఉన్నావు " 

అన్నాడు . 
కానీతర్వాతజాగ్రత్తగా చూశాడు . 
ఆ పంది బైట పడటంకోసం ప్రయత్నిస్తోందని అర్థమైంది . 
" ఈ బురదలో నువ్వు ఇరుక్కున్నావు 
అనుకుంటాను" 
అన్నాడు ఏబ్ . 
పంది కేవలం కదులుతూ - మూలుగుతూ ఉన్నింది . 


ఎబి ఏజంతువుల క్షోభ చూడలేడు . 
ఎనిమిదేళ్ళ వయసు ఉన్నప్పుడు 
తన గది బైట ఉన్న ఒక సీమకొడినికాల్చి చంపాడు . 
కానీఆ మృత పక్షిని చూసి 
తన మనసులో ఇబ్బందిగా అనిపించింది . 

ఆరోజు తర్వాత 
జంతువులను వేటాడటం మానేశాడు . 
జంతువులతో ఎవరైనా 
క్రూరంగా ఉంటే వారిని వెంటనేఆపేవాడు , 
ఎవరైనా ఒక చీమ మీదకాలు పెట్టినా కూడా . 


10 


అంటే ఆ పందికి ఎవరూ హాని తలపెట్టలేదు 
మరియుదాని ప్రాణానికి ఎటువంటి 
అపాయమూ లేదు . 
అది కేవలం దెబ్బలతో ఒంటరిగా ఉన్నట్టు 
ఏబ్ కు అనిపించింది . 
" నన్ను క్షమించుపిల్ల పంది ," అన్నాడు ఏబ్ . 
" ఐనా నేను నిన్నుకాపాడే పరిస్థితి లో ఇప్పుడు 
లేను . 
నేను ఇప్పుడు కొత్త దుస్తులుధరించాను , 
మరియు ఇంకొక గంట లోపు నేను ప్రసంగం 
ఇవ్వాల్సి ఉంది . ” 


ఏబ్ మట్టి గుంట నుండి పక్కకు 
తప్పుకొని బయలుదేరాడు . 
ఆ పంది ని మనసులో నుంచి 
తీసేయడానికి ప్రయత్నించాడు . 
తన ప్రసంగం మీదనేద్రుష్టి పెట్టాడు . 
తన ప్రసంగం వినటానికిరాబోతున్న ప్రజల 
పైన ఆలోచనలు వెళ్ళాయి . 


" ఆ ప్రసంగం గురించి మాత్రమేఆలోచించు " 
అని తనకితాను చెప్పుకున్నాడు . 
కాని అది ఏ మాత్రము పని చేయలేదు . 
తన ఆలొచనలు ఆ చిన్న పంది గురించే ఉన్నాయి . 


చివరకు ఏబ్ తనదారిలో ఆగిపొయాడు . 
ఒక పంది మనిషి కాకపోవచ్చు , 
కానిదానికి కూడా సహాయం అవసరమే 
అని ఏబ్ గుర్తించాడు . 
ఆ మట్టి గుంట వద్దకు వచ్చాడు . 
పంది ఇంకా అక్కడే ఉండెను . 


" కంగారు పడకు," అన్నాడు ఏబ్ . 
" నిన్ను పెకిలించి బయటకు తీస్తాను . " 
ఏబ్ ఒక కసరత్తు పొటీదారుడు . 
ప్రపంచం లో ఎక్కడా చూడని విజేత గా 
అతన్ని స్నేహితులు గుర్తించేవారు . 
కాని ఆ విషయం పందికి తెలియక 
అతనితో కసరత్తు చేసింది . 
ఏబ్ కేవలందానికి సహాయం చేయదలిచాడని 
గుర్తించలేకపోయింది . 


బురద లో నుండి పందిని బైటకు 
తీసేసరికి 
వారిరువురు బురదలో తడిసి 
ముద్దయ్యా రు . 


ఏబ్ తన సూట్ వైపు చూశాడు 
తల విదిలించుకున్నాడు 
కాని ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకునేంత 
సమయము లేదు . 
పైగ తన దగ్గర వేసుకోవడానికి వేరే 
మంచి దుస్తులు కూడా లేవు . 


ఏబ్ నగరానికి వెళ్ళినప్పటికి , 
ఒక చిన్న గుంపును చూశాడు . 
పూర్వం ఒక చెట్టు మొద్దు పై నిలబడి 
లేదా ఒక కంచె వద్ద నిలబడి 
వేరే రైతులతో మాట్లాడటం ఆనందం కలిగించేది . 
కాని ఇది స్నేహితులతో మాట్లాడటం కన్నా 
ఇంకా పెద్ద విషయం. 


ఏబ్ యొక్క శ్రోతలు తన మాటలలో 
వారి భవిష్యత్తు యొక్క కలలను 
వినడంకోసం వచ్చారు . 
వారు మాటల్లో చెప్పలేకపోతున్న వారి 
ఆలోచనలు మరియు భావాలు 
ఏబ్ మాటల్లో వివరిస్తాడని ఆశించారు . 


TEL 


ఏబ్ ప్రసంగం నది గురించి మరియు 
నది వారి జీవితాలలో ఎంత ముఖ్యమైనదో అన్న 
విషయంగురించి . 
నది నీటిని ప్రసాదిస్తుంది అంతే కాక 
వారి వ్యవసాయము మరియు ఖార్ఖానాలు 
కోసము కూడా ఎంతో ఉపయోగము . 


అంతే కాదు , నది వస్తువుల ఎగుమతి 
మరియు దిగుమతి కొరకు మంచి ఆధారం . 
దేశము ప్రగథి పథం లో సాగుతోంది 
అని ఏబ్ తెలిపెను . 
వారు నది లో ప్రయాణం క్షేమంగా ఉండేలా శ్రమించాలి 
అని తెలిపారు . 
అది రాబోయేకాలం లో అందరికీ ఉపయోగకరం . 
అని ఏబ్ వివరించాడు . 


ఏమీ మాట్లాడినప్పుడు , 
గట్టిగా అరవడం , 
ప్రజలను భయభ్రాంతులను 
చేయడం వంటివి చేయలేదు . 
సరళమైన భాషలో ఒక్కొక్కటిగా 
అన్నీ నిజాలు చెప్పి 
ఆ తర్వాత ఆవాస్తవాలనుజోడించి 
ఒక విషయం తెలియజేసేవాడు . 


అతని చేతులు మాటల ప్రవాహంతో 
పాటు చొక్క జేబు లో నుంచి లోపలకు 
బయటకు కదిలేవి . 
ఏబ్ తనకు అర్థం కాని విధంగా ఎవరైనా 
మాట్లాడితే నచ్చేది కాదు . 
కనుక ప్రేక్షకులకు అర్థమయ్యేవిధంగా 
సరళ భాషను ఎంచుకున్నాడు . 


మట్టి ఇంకా తన దుస్తుల మీద అంటిపెట్టుకొని ఉంది , 
కానీఎవరూదానిపై దృష్టి పెట్టడం లేదు . 
ప్రజలు అతని దుస్తులపై కాకుండా , 
కేవలం అతని ప్రసంగం మీదనే ధ్యాస ఉంచారు . 


ఏబ్ మాటలు వింటూజనంతల ఊపారు , 
మరియు ప్రసంగం ముగిసాక చప్పట్లు కొట్టారు . 
ఆయన ప్రసంగం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది . 
అంతెందుకు , ఆ పంది కి కూడా నచ్చినట్లుగా ఉంది . 


HOTEL 


Y GOODS 


ఈ పుస్తకం అబ్రహాం లింకస్ కు సంబంధించిన ప్రాచుర్యం పొందిన 
కథ ఆధారంగా ఉంది . వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనల 
క్రమాన్ని క్రిందరాసారు : 


1809 


1860 


1816 
1817 


1861 


1863 


1818 


లింకస్ కెటకీలో హొగెన్విల్లేలోజన్మించాడు . 
లింకన్ ఇండియానా దేశానికి వచ్చాడు . 
తల్లి కన్ను మూత , సారా బుష్టాన్సస్ తో 
తండ్రి రెండో పెళ్లి 
అతని కుటుంబం ఇల్లినా వచ్చింది . 
లింకస్రాష్ట్ర శాసనసభకు 
ఎంపిక .ధర్మశాస్త్రం చదవడం ప్రారంభించారు 
లింకస్రాజధాని స్ప్రింగ్ఫీల్డ్ కు వచ్చారు . 

మేరీటాడ్ తోఅతని వివాహం, 
తర్వాత నలుగురు కలిగారు . 
యునైటెడ్ స్టేట్స్కాంగ్రెస్ ఎన్నికైనది . 

యూ .ఎస్. సెనేట్ యొక్క లియా ఎన్నికల్లో పోటీ 
చేసిస్టెఫాస్ డగ్లస్ చేతిలో ఓడిపోయారు. 


లింకస్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా 
ఎన్నికయ్యారు . 

అంతర్యుద్ధం ఆరంభం 
బానిసత్వం ముగింపు ప్రకటన , 
గెట్టిస్బర్గ్ ప్రసంగం , 
దేశ సమగ్రతనుకాపాడమనిపిలుపు . 
లింకస్ రెండవసారిరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు . 
అంతర్యుద్ధం ఏప్రిల్ 9 న ముగిసింది . 
ఐదురోజుల తర్వాత ఏప్రిల్ 14 న 
ఫోర్డ్ థియేటర్ వద్ద లింకస్ హత్య . 


1834 


1864 


1837 


1865 


1842 


1846 


1858 


